శ్రీ గాయత్రీ మంత్రార్ధము 


(శ్‌ శ్రీ శ్రీమిదాదిశింకిరాచార్యి భగవత్పాదుల 
భాష్యమునికు స్వచ్చ్భానువాదిము 





రచన 
శి శీ అ స్వామి చిన్మయానందులవారి ప్రముఖశిష్యులైన 
(శ్రీ (బహ్మచారి ప్రసన్నచైతన్య 





ప్రచురణ 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2000 


SRI GAYATRI MANTRARTHAMU 
By 
Sri Brahmachari Prasanna Chaitanya 


© All Rights Reserved 


T.T.D. Religious Publications Series No. 295 


T.T.D. First Edition : 1986 
First Re-print : 1996 
Second Re-print 1997 
Third Re-print 2000 


Copies : 10,000 


Published by 


Dr. 1.V. Subba Rao, !.A.S., 
Executive Officer, 
T.T.Devasthanams, 
Tirupati - 517 507. 


Printed at 


Tirumala Tirupati Devasthanams Press, 
Tirupati - 517 S07. 


“ముకా విద్రుమ హేమ నీల ధవళ 
చ్భాయై ర్ముఖై స్త్ర,కతై 

ర్యుకా మందు నిబద్ధ రత్నమకుటాం 
తతా వథ్ధవర్జాత్మికామ్‌, 

గాయత్రీం వరదాభయాంకుశ కశా 
శుభ్రం కపాలం గదాం 

శంఖం చక్ర మథారవింద యుగళం 
హస్తైర్యహంతీం భజే”. 


ముందుమాట 


“న గాయత్ర్యాః పరం మంత్రం - నమాతుః పరదైవతం?* అన్నది 
ఆర్యోక్తి. మననాత్‌ త్రాయతే ఇతి మనః - అని వ్యుత్పత్తి. గాయత్రీ మంత్రానికి 
శబ్రపరంగానూ, మంత్రపరంగానూ ప్రత్యేకమైన స్థానం ఉంది. గాయత్రీ 
మంత్రోచ్చారణ వ్యక్తిలో గుప్తస్పందన కలుగజేసి వివిధ శక్తి కేంద్రాలకు 
చైతన్యాన్ని కలుగజేస్తుంది అన్నది మహర్ధి ప్రోక్తం. 


బుగ్వేదంలోని ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు అగగ్రగణ్యమైనది, 
విశిష్టమైనది. గాయత్రీ మంత్రంలో ఉన్న ఇరవైనాలుగు అక్షరాలలో ప్రతిఒక్క 
అతరంలోనూ జ్ఞానము, శక్తి -నిక్షిప్తమై ఉన్నాయి. భారతీయు 
సంప్రదాయంలో సర్వసాత్త్వికోపాసకులు విధిగా అనుష్టించే ఉత్క ష్ట 
మంధత్రమిదిె. 


గాయత్రీ మంత్రం కేవలం పురుషులచేతనే అనుష్టింపబడవలెనని గాని, 
లేక నిర్ణయింపబడిన ఏకొద్దిమందిచేతనో అనుష్టింపబడవలెనని గాని 
శాస్త్రముల లోతులలో ఎక్కడా కానరాదు. దీనికి శాన్త సమ్మతి లేదని 
తెలియజేస్తూ, అందరికీ అర్థమయ్యే విధంగా బ్రహ్మచారి ప్రసన్నవైతన్య 
కూర్చిన గాయత్రీ మంత్రార్థ వివరణ మిది. ఆదిశంకరాచార్యులు గాయత్రీ 
మంత్రానికి రచించిన భాష్యం ఈ రచన కాధారం. 


ఈ పుస్తకపు గత ముద్రణల ప్రతులన్నీ పాఠకాదరపాత్రా లయ్యాయి. 
అందువల్ల ఈ పునర్ముద్రణను మీ ముందు ఉంచుతున్నాం. ఉపాసకులు 
ఇతోధికంగా వినియోగించుకొని ఉత్తమలబభ్ధి పొందగలరని మా ఆశయం. 


కార ఫైనిర ఎహణా ధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


వారన 
య్‌ 
శీ గురుస్తుతి : 
శార్హూల విక్రీడితము ర 
(శుత్యంతాంబుజ భన్కరం (శితజనానందం బుభైన్సున్చుతం 
విజ్ఞానానలశువ్క మోహజలధింకారుణ్వ వూర్ణాలయమ్‌ 
వాక్యార్తామృ తవ్భ విదం నువిమలం (పాళస్త ్యముద్రాలయం 
మోక్షారానుచరం భజే గురు మహం ప్రానన్సహృత్తోషణమ్‌. 
తామరసము-జగతీఛన్తస్సు : 
(శుతివచనామృత బోధకరతుం 
(శితకరుణ్తోక్షణ చిన్న యసాధుమ్‌, 
శ్రుతిహృదయాప్ర దయాఖ్యమ వీత్తం 
చిమలహ్సదా దయ మేన భజే2_ హమ్‌ / 2 
శు శారదా స్తుతి : 
వేదమం త్రము . 
ఓం ప్రణో దేవి సరవ్వత్తీ 
హాజరీ ర్వా 'జినీవతీ | 
ధీనామవిత్ర్యవతు || 3 
ఉల్లాసంబున నొక్కనాం డజు6డు -రమ్యోద్వానమున్‌ జేరి నీ 
నల్లావంబుల నాలకీించి మదిలో నంతోష మేపారంగా 
మెల్ల న్చిన్‌ హూదింజేర్పు నీ వొగి నజున్‌ మెప్పించుచున్‌ బాడంగా 
వల్లించెన్‌ బికమున్‌; వచింతు శుకమై వాక్యర్ధముల్‌ శారదా . 4 
తీ విఘ్నేశ్వర స్తుతి : 


వేదమంత్రము 
థీ | 
క్‌ తత్పురుషాయ విద్మ హే వక్రతుండాయ దీమహి | 


తన్నో దన్తీ ప్రచోదయాత్‌ | ర్‌ 


8 శీ గాయ'తీ మంత్రార్థము 

ఓంకొరసనత్త ౮రూవం తం విఘ్లేశ్యర గజాననమ్‌ | 

నమన్కరోమి నద్భక్త్వా సీద్దయే నర్హకర్మ అామ్‌ 4 6 
ఇష్టదేవతా ప్రార్థనము : 
వేదమంత్రములు : 


వీ 
ఓం wa పే విద్మహే 


విష్ణుపత్న్యె S చే ధీమహీ | 

తన్నో లక్ష్మీః cca || 7 

ఓం నారాయణాయ విద్మహే 

వాసుదేవాయ ధీమహి | 

తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ || 8 
ఉపోద్దాతము జ 


శ్రీ గాయ;త్రీమంత్రార్హము వివరించుచు భగవాన్‌ శ్రీ మదాది 
శంకరాచార్య భగవత్సాదులవారు (వ్రాసిన భాష్యగంథము చాల అరుదై 
నది. అది యెక్కడ లభించునా యని నే ననేక సంవత్సరములనుండి 
యాలోచించుచుంటిని. 1976లో నొకమాలు మా గురుదేవులైన శ్రీ 
స్వామి చన్మయానందుల వారివద్దకు సోదర బ్రహ్మచారి బృందముతో 
నుత్తరకాశి వెళ్ళుచుండగా మార్గమధ్యములో బుషీకేశ్‌లో నొక మిత్రుండు 
నన్నుంజూడవచ్చి తలవనితలంపుగా నీ భాష్యమును హిందీ యనువాదముతో 
నాసంగెను. అప్పటి నా యానందమునకు మేరయే లేదనవచ్చును. అటు 
పిమ్మట నాంగ్రములో మా గురువుగారు విరచించిన గాయత్రీ మంత్ర 
భాష్యవ్యాఖ్య చూచుట తటసించినది. అది మొదలు తెనుయగులో దీనికి 

రో 

స్వేచ్చానువాదము (వాయవలెనను సంకల్పము నా మనస్సులో ప్రభవించి, 


శీ గాయత్రీ మంత్రార్థము 9 
పరిఢవిల్లి, నేటికి పూవులంజిగురుల వెలుంగొందినది. ఫలముకూడ నిటులనే 


లభింపంగలదను నాశతో నీ రచనకు పాల్పడుచున్నాండను. సహృదయులైన 


పారక సాధకవరులు సానుభూతితో నా యీ యత్తము నామోదించి, 


యిందేమైన రసమున్నయెడల నాస్వాదింతురు గాక ! 
ఇదియే నే నాశించు ఫలము. 


“గాయత్రీ ఛన్షసా మహమ్‌” అని గీతావాక్యము. బుగ్వేదములోగల 
ఛందస్సు లన్నిటిలో (శ్రేష్టము, న్మగగణ్యమునైనది గాయత్రీ ఛన్హస్సు. 
ఇది మహర్షు అంగీకరించిన సంప్రదాయము. (శేష్పత్వము జగత్తులో 
నెక్కడ గోచరించినను భగవంతుని విభూతియే యగునని శ్రీమద్భగవద్గీత 
యందలి విభూతియోగము యొక్క సారాంశము. అందువలన గాయ।త్రియే 
తానని తశ్రీకృష్ణభగవానుండంగీకరించు టే పైనపేర్కొనంబడిన గీతావాక్య 
మున కర్ణము. “గాయత్యాంది ఛన్లోవిశిష్టానామ్‌ బుచాం గాయత్రీబుక్‌ 
అహమ్‌ ఇత్యర్థః” అన్న శ్రీమదాదిశంకరాచార్యులభాష్యభాగమున కిదియే 
యర్థము. 


“గాయనాత్‌ త్రాయతే ఇతి గాయత్రీ” అను వ్యుత్పత్తి గాయత్రీ 
శబ్బమునకుంగలదు. దేనిని గానము చేయుటవలన అంనగా జపించుటవలన 
దుఃఖసాగరమునుండి రక్షణ కలుగునో యదియే గాయత్రీ యనుట యూ 
వ్యుత్పత్తి యొక్క అర్థము. 

“మననాత్‌ త్రాయతే ఇతి మన్త్వఃి అనంగా దేనిని మననము చేసి 
కొనుటవలన- అనగా పదేపదే మనస్సునం దర్హస్మరణతో జపించుట వలన 
సంసారతరణోపాయము లభించునో దానినే “మంత్ర” మందురు. ఈ విధ 
ముగా శబ్దపరముగాను, మంత పరముగాంగూడ శ్రీగాయత్రీమంత్రమునకు 
సాధనలో (ప్రత్యేక న్థానముగలదు. 


విశేష మేమనంగా గాయత్రీ బీజమంత్రము. శబ్దబీజములైన యలౌకిక 
శబ్బములతో శబ్రబహ్మ వేదమే శ్రుగాయత్రీ మహామంత్రము గాంబట్ట యిది 
2 


10 శీ గాయత్రీ మంత్రార్థ్హము 


బీజమంత్ర మగుచున్నది. ఆ శబ్దబహ్మ మహపౌరుషేయ మగుటవలన 
నమానుషశక్తి మత్త కము గలిగియున్నది. ఈ విధముగాయగూడ శ్త్రీగాయత్రీ 
మంత్రమునకు విశిష్టతృ్యము గలుగుచున్నది. 

“జకారో జన్మ విచ్చేదః వకొరో పాపనాశన 

జన కర్మ హతో యస్మాత్‌ తస్మా జ్ఞన ఇతీర్యతే in 


'జపిమను శబ్దమందు “జికారము జన్మ విచ్చేద సూచకము, “పకారము” 
పాపనాశన సూచకము, '*జికారము “పికారము కలిపి ఉచ్చరింపంబడినచో 
'జప'మను శబ్దము కలుగును. కావున 'జపీ మను శబ్దము జన్మకర్మ హర 
ణోపాయమైన మోక్షమార్లమునకు సూచకము. అటువంటి జప ప్రక్రియ 
ఉపర్యుక్త విశిష్టగాయత్రీ మంత్రముతోయగూడినదైనచో సంపూర్ణ ఫలసిద్ది 
మిక్కిలి త్వరితగతి నెట్టి నాధకునకైనను గలిగించు ననుట నిర్వివాదాంశము. 


అంతే కాదు-ఏ మంత్రమైన గురూపదిష్టమైనచో నది మహత్సలదాయక 
మగునని శాస్త్రహృదయము. ఈ గాయ(త్రీమంత్రము వేదమంత్రోచ్చారణ 
శోభితమై, (శౌతహోమాది సంపన్నమైన ఉపనయనసంస్కార మహత్సమ 
యమందు, కన్నతండ్రియే గురుస్తాన మధిరోహించి, పరంపరానుగతమై 
వంశవృక్ష వుందెందరకో క్‌"ంగుబంగారమై యలరారిన మహతృథమునంది 
సుతుని నడి పించుచు, నొసంగిన యుపదేశరూపము వహించుట, వర్ణనాతీత 
మహత్త వ్రేటొపక మగుచున్నది. 


ఇట్టి మహత్త్వమున కాలవాలమగు శ్ర్రీగాయత్రీ మహామంత్రము, 
మరియు దీని యనుష్టానము, నేడు జనసామాన్యము యొక్క చిన్నచూపున 
కాస్కారమగుట విచారకరము. నిజానికి గాయత్రీమంత్రము కేవలము 
పురుషులచేతనే యనుష్టింపంబడ వలెననిగాని, లేక కేవలము న్నిర్ణయింపం 
బడిన యే క్‌”ద్దిమంది చేతనో యనుపష్పంపంబడ వలెననిగాని, శాస్త్రముల 
లోతులలో నెక్కడ కానరాదు. మధ్యలో నేర్పుడిన సాం ఘికపరిణామా 
లలోంగొంతకాలము [క్రిందట నడ్డుగోడలు కొన్ని యేర్పడిన వనుట సత్య 
దూరము గాకపోయినను నేటి హేతువాదయుగములో వాటికి స్థానమూ 


ఢీ గాయత్రీ మంత్రార్ధము 11 


లేదు, మజీయూ “శాస్త్రహృదయసమ్మతియూ లేదు. కావున గాయత్రీ 
మంత్ర యథార్థ స్వరూపమును గురించి హేతువాదబుద్ధిని విడనాడకుండా 
కూలంకషముగా నవగతము చేసికొనుట నేటి జనసామాన్యమునకు ప్రధాన 
కర్తవ్యమై యున్నది. అయితే యీ అవసరమును తీర్చే గ్రంథములు నేడు 
విరివిగా లభించుట లేదు. ఇట్టి సందర్భములో నీ రచనను చేపట్టి యథాశక్తి 
నీ కొజంత దీర్చుటకై యత్నించుచున్న నాకు సంపూర్ణ దైవసహకారము, 
సహృదయ పారకమహాశయ ప్రోత్సాహమూ కరతలామలకములై వరలుగాంక 
యని కోరుకొనుచున్నాను. 


ఇట్లు 
సాదక విదేయుండు, 
బ్రహ్మచారి పసన్నదైతన్య. 


ఓమ్‌ 


శ్రీ గాయత్రీ మంత్రార్ధము 


ఓం ప్రణోదేవీ సరస్వతీ 
నాజేభిర్వాజివీ వతీ | 
ధీనామీవిత్యృవతు || 

శ్రుగాయత్రీ మంత్రము : 

ఓం భూర్భువస్సువః । 
తత్హ్‌వితుర్వరేణ్యం 

భరో దేవస్య వ్ల | 

ధియో యో నః ప్రచోదయాత్‌ || 
ఓ మాపో జ్యోతీ రసోమృతం | 
బ్రహ్మభూర్భువ స్సువరోమ్‌ i 

ఢీ గాయత్రీ మంత్రములో గుర్తించవలసిన ముఖ్య విషయములు : 
ఆదిమంగళము (ఉపక్రమము, :ఓం | 

ఆదివ్యాహృతులు భూర్భువ స్పువ్‌ః | 

'ప్రథమపాదము : తత్సవితుర్వ రేణ్యం | 
ద్వితీయపాదము : భరో దేవస్య ధీమహి | 
తృతీయపాదము : ధి యో యోనః ప్రచోదయాత్‌ | 


మధ్యమంగళము, మతీయు చతుర్థపాదము (గాయత్రీ శిరస్సు) 


శీ గాయత్రీ మంత్రార్రము 13 


ఓమాపో జ్యోతీ రసో౭._మృతం | 


8. వాక్యశేషమూ, అంత్య వ్యాహృతులూ, మరియు నంత్యమంగళము 
(ఉపసంహారము) : 


బ్రహ్మ భూర్భువ స్పువరోమ్‌ | 
3. క) భాష్యము - 


యః-సవితా దేవః, నః-అస్మాకం, ధియః-కర్మాణి ధర్మాది విషయా 
వా బుద్దయః, ప్రచోదయాత్‌- (పేరయేత్‌, తత్‌-తస్య సర్వాసు వ 
ప్రసిద్ధస్య, దేవస్య-ద్యోతమానస్య, సవితుః- సర్యాన్తర్యామితయా (ేరకస్య 
జగత్స్రష్టుః పరమేశ్వరస్య ఆత్మభూతం, వరేణ్యం- స న జ్ఞ జేయ 
తయా చ సంభజనీయం, భర్గఃఅవిద్యా తత్కార్యయోః భర్షనాత్‌ భర్గః, 
స్వయంజ్యోతిః పరబహ్మాత్మక తేజః, దీమ హి-తత్‌ యః అహం, సః అసౌ, 
యః అసౌ, సః అహ మితి వయం ధ్యాయేమ. 


ఖ) వివరణము : 


గ్రీగాయదత్రీమంత్రములోని మొదటి మూండు పాదములకుంక్రింది 
విధముగా నర్థము జెప్పుకొిొనవలెను. 


యో (యః) = ఏ సవితృదేవత అనంగా సర్వపుష్టియు, సర్వపోషణ 
కర్త ఫత్యము, సర్వేరకత్వముం దనలోంగల యే పరబహ్మ సర్వరూపము, 
లేక (ప్రత్యక్ష పరబ్రహ్మమైన ఏ సూర్య నారాయణ దేవుండు, నః= 
మనయొక్క, ధియో (ధియః) =ధర్మాది పరత్యముతోంగూడిన బుద్దులను 
లేక కర్మలను, ప్రచోదయాత్‌ = (యేరేపించునో (సక్రమంగా నడిపించున్సో, 
తత్‌ =అట్టి సర్వ వేదవేదాంత సుప్ర సిద్దుండైన, దేవస్య = ప్రకాశస్వరూపు6డైన 
దేవునియొక్క, సవితుః= జీవుల కాత్మ (అంతరాత్మ రూపములోనుండి 
సర్వాంతర్యామియై అందరినీ ధర్మమువైపు ప్రబోధించు _పెరకత్వము గలిగి 


14 శ్రీ గాయత్రీ మంత్రార్థ్హము 


జగత్స్భష్తి కర్తరమైన పరమేశ్వరునియొక్క నిజస్వరూపమునకుం జెందిన 
వరేణ్యం=ధ్యానముచేతంగాని, ఉపాసన చేతంగాని, సర్వులచేత నను 
ష్కింపందగిన, లేక జ్ఞానముచే నెఖుయగందగిన (శ్రేష్టమైన భర్గః= అవిద్య, 
మణీయు దాని సంతతియైన కామ్యకర్మలనెడి పాశమును దహించి వేయు 
నట్టి (ప్రకాశస్వరూపము లేక స్వయంజ్యోతిగ్తైన పరబ్రహ్మముయొక్క 
తేజః పుంజము, ధీమహి= ఆ తేజః పుంజము నేనే అనియూ, మణియు 
“నేని అని సూచింపంబడుచున్నవ్యక్తి పరబహ్మమైన సవితృదేవతకంటు 
వేజుగాండనియూ మేము ధ్యానింతుము గాంక. 


4. క) భాష్యము క 


యద్వా తదితి భరో విశేషణం సవితుః దేవస్య తత్‌ తాదృశం భర్గః 
ధీమహి కిం తత్‌ ఇతి అ పేక్రాయామ్‌ ఆహ-యః ఇతి లింగవ్యత్యయః, 
యద్భర్గః ధియః ప్రచోదయాత్‌ ఇతి తత్‌ ధ్యాయేమ ఇతి సమన్వయః ॥ 


ఖ) వివరణము : 


ఇంకొక విధముగా నర్రముంజెప్పుక్‌"నవలె నన్నచోం (గిందివిధ 
ముగాంజిప్పుక్‌"'నవలెను. 


శ్రీ గాయత్రీమంత్రములోని “తత్‌” అనే పదము “భరో (భర్గః) 
అనే పదమునకు విశేషణము; అనంగా 'తత్‌' పదమునకు 'ఆ రకమైన 
(భర్గః, తేజఃపుంజము” అని అర్థము. అంకే ( సవిత్సదేవతయొక్క) ఆ 
విధమైన (తేజఃపుంజము)” అని అర్థము. “ఏ విధమైన చేజఃపుంజము? 
అని (ప్రశ్న వేసికొంటు, 'నః ధియో (ధియణ) యః (యో) ప్రచోదయాత్‌” 
అని అన్వయించుకొనవలెను అంట “ఏ విధమైన అేజోరాశి మన ధార్మిక 
బుద్దులను లేక తదనుగుణములైన కర్మలను చేరేపించునో, ఆ విధమైన 
తేజఃపుంజము* అని అర్థము. 


- ఇక్కడ వైయాకరణులైన పారకమహాశయులకు యః (యో) అను 
పదములో 'లింగవ్యత్యాసము' గోచరించును--ఎందుకం కే భరో (భర్గః) 


శ్రీ గాయత్రీ మంత్రార్ధము 15 


అను పదము సంస్కృతములో నపుంసక లింగమునకు. జెందినది కాంబట్టి, 
దానిని సూచించు పదము యత్‌” అని నపుంసక లింగములో నుండవలసి 
యున్ననూ, ఇక్కడ 'యః (యో) అని పుంలింగ పదము వాడంబడినది. 
దీనినే “లింగవ్యత్యాస” మని యందురు. ఇది సాధారణముగా దోషముగా 
పరిగణింపంబడును. - నిజమే, ఇక్కడ లింగవ్యత్యాస మున్నది; గాని అది 
ఈ సందర్భములో దోషము గాదనుట శాస్త్రసమ్మతము. ముఖ్యముగా 
నుత్తర మీమాంసాశాస్త్ర సమ్మతము. ఏలాగంకే - ఇక్కడ లింగవ్యత్యాన 
మొకానొక సాంకేతిక ప్రయోగము. “భర్గః? అను శబ్దము నిర్గుణ పరబ 
హ్మతత్త్యమును సూచించును. నిర్గుణపరబహ్మతత్త౪ము సాధారణముగా 
నపుంసకలింగములో సూచింపంబడుట ఆచారము. అందుచేత “భర్గః” అను 
నపుంసకశబ్దము, స్వ్యయంజ్యోతి స్వరూపమైన నిర్గుణ పరబహ్మమును 
సూచించును. అదే నిర్గుణ పరబ్రహ్మము, కల్పిత లౌకిక దృష్టిలో 
(ధేరకత్వముంగలిగి యున్నప్పుడు “భగవంతులోడనియూ, లేక “పరమే 
శృరురలోడనియూ సూచింపయుడును. ఆ పరమేశ్వరుండే “పురుషులోడని 
కూడా పుంలింగములో సూచింపంబడుట సంప్రదాయము. ఇక్కడ ''యః 
(యో) శబ్దము (ప్రేరకార్టములో నీ “పురుషుని” సూచించును. “పురుష, 
“పరబహ్మము"లలో నిజమైన తేడా లేదు గాంబట్టి లింగవ్యత్యాస మిక్కడ 
నీ విధముగా భూషణప్రాయమైన సాంకేతిక ప్రయోగమే యగును గాని 
దూషణము గానేరదు. 


ఈ విధమైన అర్హములో సంపూర్ణమైన అన్వయ మే మన్నచో-- 


“సవిత్స దేవత యొక్క ఏ విధమైన తేజఃపుంజము మన ధార్మిక 
బుద్ధులను లేక తదనుగుణములైన కర్మలను (పరేపించునో, ఆ విధమైన 
తేజఃపుంజము నేనే అనియూ, లేక “నేను” అను పదముచే సూచింపంబడు 
వ్యక్తి ఆ రకమైన తేజఃపుంజము రూపములో నున్న పరబహ్మము కంట 
వేజుగా6 డనియూ మేము ధ్యానింతుము గాక” అని చెప్పుకొనవలెను. 


16 అ గాయత్రీ మంత్రార్ధము 
5. క) భాష్యము : 


యద్వాయః సవితా-సూర్యః, ధియః-కర్మాణి, ప్రచోదయాత్‌ -పేర 
యతి, సః తస్య సవితుః-సర్వస్య _ ప్రసవితుః దేవస్య - ద్యోతమానస్య 
సూర్యస్య, తత్‌ -సర్వెః దృశ్యతయా ప్రసిద్ధం, తోను. సంభజ 
నీయం, భర్గః-పాపానాం తాపక తేజోమల్చాలం, ధీమ హి-ధ్యా వు, మనసా 
ధారయేమ. 


ఖ) వివరణము : 


ఇంకొక యర్హ మేమన6గా- 'యఃణగయో” ఏ సవితా (సవితృదేవత) 
అనగా సూర్యుడు, ధియః=సర్వకర్మలను, ప్రచోదయాత్‌ =(యేరేపించు 
చున్నాండో, సః=ఆ సూర్యుండు. తస్య _ సవితుః=ఆ సర్వప్రసవనకర్త 
యొక్క, అనంగా సర్వము నుతృత్తి యగుటకుంగాని, ప్రనార మగుటకుగాని, 
మూలకారణమైన ఆ సూర్యభగవానుని యొక్క, దేవస్య=(పకాశయుక్తు డైన 
ఆ సూర్యనారాయణమూర్తి యొక్క, తత్‌ = సర్వులకు ప్రత్యక్షగోచరమగు 
చున్న ఆ, వరేణ్యం = సర్వులచేతను ఆరాధనీయమైన లేక ఉపాసితవ్యమైన 
లేక బాగుగా భజనీయమై (శ్రేష్పమైన, భర్గః (భర్గో) = సర్వపాపములను 
హరించునట్టి లేక సర్వదోషములను హరించునట్టి, లేక సమస్తదుష్ట భావ 
నలనూ, అహంకారమునూ అంతము చేయునట్టి, తేజోమండలము, లేక 
చండమార్తాండ స్వరూపము, ధీమహి= మేముంసంపూర్హమైన మనస్సుతో 
జ్ఞాముతోంగూడ నిశ్చలముగా ధ్యానింతుము గాక. 


6. క) భాష్యము : 


యద్వా, భర్గః శబ్దేన అత్ర అన్నమ్‌ అభిధీయతే, యః సవితా దేవః 
ధియః ప్రచోదయతి తస్య (పసాదాత్‌ భర్గః అన్నాది లక్షణం ఫలం ధీమహి 
ధారయావమః తస్య ఆధారభూతొా; భవేమ ఇత్యర్థః. 


ఖ) వివరణము : 


ఇంకొక యర్హ మీ (క్రిందివిధముగాంజెప్ప్తుకొనవచ్చును : 


శ్రీ గాయత్రీ మంత్రార్ధము 17 


ఇచ్చట “భర్గో (భర్గః)) అను పదమునకు “అన్నము అనంగా వరి 
మొదలగు నవధాన్యములు, మజీయు నితరములగు పప్పుదినుసులు, అను 
అర్ధము వర్తించును. యః సవితా దేవః= ఏసవితృదేవత, అనంగా సూర్య 
నారాయణమూర్తి లేక పరమేశ్వరుండు, ధియః ప్రచోదయతి=మన యొక్క 
సర్వకర్మలను, లేక ధార్మికబుద్దులను, తదనుగుణములైన కర్మలను, 
(పేరేపించునో, తస్య=ఆ దేవుని యొక్క, (ప్రసాదాత్‌ =కరుణచేత, లేక 
ఆనుకూల్యముచేత, లేక అనుగహముచేత, భర్గః='అన్నాది' అనంగా నాహా 
రధాన్యములైన వరి మొదలగు నవధాన్యములు, మిగతా వాణీజ్యపు పంటల 
దినుసులు, మొదలగువాని రూపములో నున్న ప్రకాశవంతమైన మహత్చ 
లము, ధీమహి= మేము సంపూర్ణముగాంబొందెదముగాక- (అందుకొజకు 
జ్ఞానముతోంగూడిన మనస్సుతో నిశ్చలముగా ధ్యానించి తలంపులందా దేవుని 
సుప్రసన్నుని లేక సుస్థిరుని చేసికొందము గాక) అని యర్హము. 

ఇంతవరకు మనము చెప్పుకొన్న శ్రీగాయతీ మహామంత్రము యొక్క 
వినియోగము _ 'నిదిధ్యాసనము'లో నుండును అనంగా జీవన్ముక్తి కొరకు 
సాధకులు శ్రవణము”, “మననము” చేసిన తర్వాత జ్ఞాననిష్టకై చేయు “నిది 
ధ్యాసనము (ఒకవిధమైన ధ్యానము) కొకు మైనంజెప్పంబడిన శ్రీగాయ;త్రీ 
మహామంత్ర ముపయోగపడును. 

ఇతర సాధకులకు (శ్రీగాయతీ మహామంత్ర మెట్లుపయోగించునన్నచో. 
7. క) భాష్యము : 

అథ సర్వదేవాత్మనః సర్వశక్తేః సర్యావభాసక తేజో మయస్య పరమా 
త్మనః సర్యాత్మకత్య ప్రతిపాదక గాయత్రీ మహామన్తుస్య ఉపాసనాప్రకారః 
(పకాశ్యతే-త త్ర గాయత్రీం (పణవాొది సప్తవ్యాహృత్యు పేతాం. కిరఃసమేతాొం 
సర్వవేద సారమితి వదన్తి. ఏవం విణిష్టా గాయత్రీ ప్రాణాయామైః ఉపాస్యా! 
ఖ) వివరణము : 

ఇంక సర్వదేవతలకు, అనంగా సర్వేంద్రియములే సర్వదేవతలని యొక 
యర్హమున్నది గాంబట్టి సర్వేంద్రియముల వెనుక వానికి శక్తి నిచ్చునట్టి యేకైక 
యాత్మస్వరూపమై సమస్తములైన శక్తులతోను, సర్వమును ప్రకాశింపంజేయు 
తేజఃస్వరూపము తోను చెలు6గొందు పరమాత్ముని సర్వాత్మకత్వమునే 


18 ఢీ గాయత్రీ మంగత్రార్హము 


బోధించు శ్రీగాయత్రీమహామన్తము యొక్క పైనంజెప్పంబడిన యర్థమును 
తమ జ్ఞాననిష్పకొజకు చేయంబడు 'నిదిధ్యాసనము'లో చూచుకొనలేని 
సాధకు లట యోగ్యతను తమ యుపాసనొది సాధనలద్వారా సంపాదించు 
కొనవలెనను సందేశము వ్యక్తముంజేయుచు, లేక యట్టి వార లుపాస 
నద్వారా కనీసము కాలాంతరక్రమ ముక్తినైనా పొందవలెనను సదుద్దేశము 
సూచించుచు, నట్టి సాధకుల కుపయుక్తమగు ఢ్రీగాయత్రీ మహామన్తిము 
యొక్క ఉపాసనాప్రకార మిప్తుండు చెప్పంబడుచున్నది. 


ఉపాసన కుపయుక్తమగు గాయత్రీ మహామన్తృీములో (గింది విధముగా 
వమూండు ముఖ్యవిభాగములు గలవు. 


1. ప్రణవాదిసప్త వ్యాహృతులు : 

అనంగా ప్రతివ్యాహృతియు నోంకారముతో మొదలైనచో నస్తేర్పుడిన 
యేడు వ్యాహృతులు. 

ఓం భూః ఓం భువః 

ఓగ్‌ 0 సువః ఓం మహః 

ఓం జనః ఓం తపః 

ఓగ్‌ం సత్యమ్‌ 


PA ప్రణవాదిచతుర్వింశత్యక్షర గాయత్రి 


అనంగా నోంకారముతో మొదలై 24 అక్షరములతోనున్న మూండు 
పాదముల "SE 


స తనల ర్వ'రేణ్యం 
భరో దేవన్యే వలా 
ధియో యో సేః ప్రచోదయాత్‌ 


శ్రీ గాయత్రీ మంత్రార్థము 19 
. ప్రణవాది వాక్యశేషాన్తగాయత్రీ శిరస్సు : 


అనంగా నోంకారముతో మొదలై బహ్మీ అను వాక్య శేషముతోను, 
(త్రివ్యాహృతులతోను, ప్రణవముతోనూ అంతమైన శ్రుగాయత్రి యొక్క 
నాల్గవపాదము. 


ఓమాపో జ్యోతీ 
రనో2_ మృతం (బహ్మ 
భూ ర్భువ న్భువ రోబ్‌ 


'పైనంజెప్పంబడినట్టుగా మూండు విభాగములతో నేర్పడిన శ్రుగాయత్రీ 
మహామంత్రము సర్వ వేదసారమని జ్ఞానులు (పండితులు) వచింతురు. దీనినే 
“ఉపాసనాగాయత్రీ మంత్రము! లేక 'పాణాయామ గాయత్రీ మంత్రము” 
అందురు. దీని వినియోగము ప్రాణాయామ విధానములందు గలదు. 
మన పూజావిధానములో కూడా సంకల్పము చెప్పునపు డీ ప్రాణాయామ 
గాయత్రీ మంత్ర ముచ్చరిపంబడును. 


ఇంక జపమున కుపయోగించు “శుద్రగాయత్రీ మహా మంత్రము 
గూర్చి. 


8. క) భాష్యము : 


సప్రణవ వ్యాహృతిత్రయోనే పతా, (ప్రణవాన్నా, గాయత్రీ జపాదిభిః 
ఉపాస్యా. తత్ర శుద్దా గాయత్రీ ప్రత్యగ్‌ (బ హ్మెక్య ప్రబోధికా ధియో యో 
నః ప్రచోదయాదితి- నః అస్మాకం ధియః బుద్దియః యః ప్రచోదయాత్‌ 
(ప్రేరయేత్‌ ఇతి సర్వ బుద్ది సంజ్ఞా౭_న్తఃకరణ (పకాశక సర్వసాక్షీ (పత్యగాత్మా 
ఇతి ఉచ్యతే, తస్య ప్రచోదయాచ్చబ్లనిర్షిషస్య ఆత్మనః స్వరూప భూతం పరం 
బ్రహ్మ తత్సవితుః ఇత్యాది పదైః నిర్తిశ్యతే. తత్ర ఓం తత్‌ సత్‌ ఇతి నిర్దేశః 
బ్రహ్మణః (తివిథః స్మ ఎలో ఇతి తత్‌ శబ్దేన ప్రత్యగ్‌ భూతస్వతః సిద్దం 
పరం బ్రహ్మ ఉచ్యతే. సవితుః ఇతి సృష్టిస్థితి లయలక్షణకస్య సర్వ్యప్రపజ్బుస్య 


20 శ్రుగౌయత్రీ మంత్రము 


సమస్త ద్వెతవిభ్రమస్య అధిష్టానం లక్ష ఫలే. వరేణ్యం ఇతి సర్వవరణీయం 
నిరతిశయానన్ద రూపం భర్గః ఇతి అవిద్యాదోషభర్షనాత్మక జ్ఞానైక విషయత్వం 
దేవస్య ఇతి సర్వద్యోతనాత్మక అఖండ సదేకరసం సవితుః దేవస్య ఇతి 
అత్ర షష్ట్యర్థః రాహోః శిరోవత్‌ బాపచారికః. బుద్ద్యాది సర్వదృశ్యసా 
క్రిలక్షణం యన్నే స్వరూపం తత్‌ సర్వాధిష్టానభూతం పరమానన్హం నిరస్త 
సమస్తానర్హరూపం స్వప్రకాశచిదాత్మకం (బ్రహ్మ ఇతి ఏవం ధీమహి ధ్యాయేమ. 


ఏవం సతి సహ బ్రహ్మణా (హిరణ్యగర్భేన సహ) స్వవి వర్తజడ 
ప్రపజ్లోన సహ రజ్జుసర్పన్యాయేన అపవాద సామానాధి కరణ్య రూ పైకత్వ 
న్యాయేన సర్వసాక్షి పత్యగాత్మనః (బహ్మణాసహ తాదాత్మ్యరూప మేకత్వం 
భవతి ఇతి సర్వాత్మక (బ్రహ్మ బోధకః అయం గాయత్రీమంత్రః సంపద్యతే. 


ఖ) వివరణము : 


ఇంత వరకు సనుపాసకుల యొక్కయు, ప్రాణాయామ పరుల 
యొక్కయు వినియోగము కొతై 'యుపాసనా గాయత్రీ మంత్రము లేక 
“'పాణాయావము గాయత్రీ మంత్రము చెప్పబడినది. ఇంకను ఉపాసకులు 
గూడ వారి సాధన 'జపము' రూపములోగాని, 'సామాన్యధ్యానము” లేక 
'విరాళ ధ్యానము రూసములోగాని, యుండును గాంబట్టి, జపము చేయు 
వారి యొక్కయు, మజీయు (విరళ) ధ్యానము చేయువారి యొక్కయు 
వినియోగార్థము శ్రుగాయత్రీ మహామంత్ర మే రూపములో నుండునో, 
మణీయు దానికెట్టి ప్రత్యేక వినియోగములో నే పేరు గలదో యిప్పుడు 
వివరింపంబడుచున్నుది. 


'జపము' లేక (విరళ) ధ్యానము'న కుపయుక్తమగు శ్ర్రీగాయత్రీ మహా 
మంత్రమును “శుద్దగాయ(త్రీమంత్రిమని యందురు. దాని రూపముక్రింది 
విధముగా నుండును. 

: స(పణవవ్యాహృతిత్రయః క 


అనంగా నోంకారము మొదటం౯గలిగిన మొదటి మూ౭డు వ్యాహృతులు. 


శీగాయత్రీ మంత్రార్ధము 21 
ఓం భూర్చ్భువస్సుప్‌ః 
2 చతుర్వింశత్యక్షరా త్రిపదా గాయత్రీ : 
అనగా 24 అక్షరములతో నున్న మూండు పాదముల గాయి. 
తత్సవితు ర్వరేణ్యం భరో 
దేవహ్యీ ధీమహి ధియో యో నః 
ప్రచోదయోత్‌ i 
చె. అంత్య(పణవము సై 


అనగా చివరన మంగళముకొణకు మజీయు నుపసంహారముగాంజెప్పం 
బడిన ఓంకారము. 


కర్‌” 


ఈ 'శుద్దగాయత్రీ మంత్రములో సామాన్యసాధకుల కర్ధమగునట్టులు, 
లేక సామాన్యసాధకుల లక్ష్యమును వివరించునట్లులు ప్రత్యేకమైన అరమే 
య్‌ హూ మా యు 
మైనను గలదా? - అని ప్రన్నించినవో దిగువవిధముగా సమాధానము 
చెప్పంబడుచున్నది. 


ఈ  'శుద్రగాయత్రీ మంత్రము సామాన్యసాధకుండు చేరవలసిన 
అంతిమ గమ్యమును బోధించుచున్నది. ఆ అంతిమ గమ్యమే “పత్యగ్‌ 
బహ్మెక్య' మనంబడును. “ప్రత్యక్‌ అనంగా ప్రతిజీవుండు “నేను అనే 
పదముతో సూచించు వ్యక్తి. అదియే ఆత్మ” లేక “జీవాత్మ యనంబ 
డును. (బహ్మీ అనంగా లౌకిక దృష్టిలో సమస్త _ భువనస్వరూపుండై 
స్టూలదృష్టిలో చరాచరము లన్నింటిని తన స్టూలశరీరములో నిముడ్భుకొని 
విరాట్‌ స్వరూపుండై యున్న హిరణ్యగర్చునియొక్క అనంగా పరమేశ్వరుని 
యొక్క యథార్థమైన నిర్గుణస్వరూపము. దీనినే “పరబహ్మము” లేక 
“పరమాత్మ యందురు. ఈ జీవాత్మ” “పరమాత్మ'లు వేట్వేణు పదార్థ 
ములు గావు, రెండును ఒకే ఒక వస్తువు - అనగా రండునుకూడ 


29 శ్రుగాయ్యత మంత్రము 


ఒకే భగవంతుని యొక్క రెండు పేర్లు ఒకటి కర్పితము, రెండవది యథా 
9 ఇడి గా. క 
ర్హము. ఈ విధముగాందెలిసికొన్నచో నా జ్ఞానమునే “ప్రత్యగ్‌ బ్ర హ్మెక్య 
మందురు. ఈ 'శుద్ధ్దగాయ త్రీ మంత్రము సాధకుల యంతిమలక్ష్యమైన 
యీ “ప్రత్యగ్‌ (బహ్మెక్యము' నె బోధించుచున్నది. ఇది ముఖ్యముగా 
నందజు సాధకులు మొట్ట మొదట గుర్తించవలసిన విషయము. ఈ 
ఆస్తీ అల్ల 
గుర్తింపు 'శుద్రగాయత్రీ మంత్రము” యొక్క ముఖ్యప్రయోజనము. ఢ్రీమ 
దాదిశంకరాచార్యుల వాదొస6గిన యో అర్హమువల్లనే మం(త్రములలో సాధన 
పధానమెన 'శుదగాయ।తీ మంతము నయిదవ మహావాక్వముగాయగూడ 
క్ష జ ధ్‌ (€ | ల 
పరిగణింపవచ్చును. 


అయిదవ మహావాక్యముగా స్త్‌ 'శుద్దగాయ;త్రీ మంత్రము యొక్క 
యర్థముందెలి సికొన కుతూహలపడు పారకమహాశయుల కొణకీ క్రింది 
విధముగా స్రీమదాదిశంకరాచార్య భగవత్సాదులు చెప్పిరి. 


ఈ 'శుద్దగాయత్రీ మంత్రములో ధియో యో నప్రచోదయాత్‌' అను 
భాగము తత్త మసి” మహావాక్యములో త్వం) పదమువలె “ప్రత్యగాత్మ'ను 
అనంగా “జీవాత్మను బోధించుచున్నది. 'తత్సవితు ర్వరేణ్యం భర్గో దేవస్య 
అను భాగము “తత్త్వమసి” మహావాక్యములో 'తత్‌' పదమువలే “ప్రత్య 
గాత్మ' యొక్క యభిన్న స్వరూప మనంబడు “'పరబహ్మమూ'ను అన6గా 
“పరమాత్మను బోధించుచున్నది. ధీమహి” అనుపదము 'తత్త్వమసి' మహా 
వాక్యములో అసి పదమువలె 'పత్యగ్‌ (బహ్మాక్యముిను అనంగా “జీవాత్మ, 
“పరమాత్మల ఏకత్వమును ధ్యానవస్తువుగా బోధించుచున్నది. ఈ విధముగా 
నీ “శుద్రగాయత్రీ మంత్రము మహావాక్యములలో మొట్టమొదటి 'యుపదేశ 
మహావాక్య” మైన తత్త్వమస్ని అను మహావాక్యమువలె గొప్ప మహావాక్య 
మగుచున్నది. అందుకే దీనిని అయిదవ మహావాక్యమనియు, సాధనమహా 
వాక్యమనియు పేర్కొనవచ్చును. (మహావాక్యములు ముఖ్యముగా నాలుగు. 
1) ఉపదేశమహావాక్యము “తత్త్వమసి! (సామవేదము) 2) అనుభవమహా 
వాక్యము. “అహంబహ్మా స్మీీ (యజుర్వేదము,) 3) నిర్తేశమహావాక్యము. 


శుగాయతీ మంత్రార్ధము 23 
“ప్రజ్ఞానం బహ్మ' (బు గ్వేదము), 4) నిరూపణమహావాక్యము, “అయ 


మాత్మా(బహ్మ, (అథర్వణ వేదము]. 


ఇందు మొదటిభాగమైన ధియో యో నః ప్రచోదయాత్‌” యొక్క 
(ప్రతిపదార్హ మీ క్రింది విధముగా తెలియవలెను. 


నః - అనంగా మనయొక్క, ధియో (ధియః) - అనగా బుద్దు 
లను (నిశ్చయరూపములైన ఆలోచనలను) యో (యఖ - అనగా 
ఏ “ప్రత్యగాత్మ లేక 'జీవాత్మ' ప్రచోదయాత్‌ - (రే పించుచున్నదో 
(అంటే - మనలో సర్వవిధముల నిశ్చయాత్మకములైన ఆలోచనలను 
కల్ప్సించునట్టి యంత్రాంగము “బుద్ధి లేక 'అంతఃకరణి మనంబడును. ఈ 
“బుద్దికి ఉపలక్షణముగా “మనస్సు ఉండును - అంట ఈ “బుద్దోలోనే 
ఒక శాఖగా మనస్సు) పనిచేయుచున్నది. “సంకల్ప వికలృములు' గల 
శాఖను “మనిస్సనియు, “నిశ్చయములు” గల (పధానశాఖను “బుద్ధి 
అనియు అందురు. మామూలుగా చెప్పుకొన్నప్పుడీ రెండుశాఖలూ. కలిసి 
“యంతఃకరణి మనంబడున్ను ఇందులో “బుద్ధి” (పథానశాఖ గాయబట్ల 
కొన్ని విశేషసందర్భములలో 'బుద్ధి'నే “అంతఃకరణ మందుము. ఇక్కడ 
'బుద్ది'నే “అంతఃకరణ” మనుచున్నాము. అంట్‌ 'మనస్సు'ను వదలివేసినట్లు 
కాదని. గుర్తుంచుకొనవలెను. ఈ “అంతఃకరణము యొక్క ఉనికియు 
జరుగుబాటు కూడా దీనికి సాక్షిగా దీనిలోనే వ్యాపించియుండి, దీనిని, 
దీని ఆలోచనలను ప్రకాశింపంజేయు వస్తువు “ప్రత్యగాత్మ” లేక “జీవాత్మ! 
యని మనము మజచిపోకూడదు. ఎందుకంటే సూర్యుండే లేకపోయిన 
ఆ సూర్యునింగప్పిపుచ్చు మేఘము కనంబడకుండునట్ట్లు, జీవాత్మ” లేనిదే 
ఆలోచనలతో నిండి జీవాత్మను కప్పిపుచ్చునట్టి 'యంతఃకరణమున కునికి 
గాని జరుగుబాటు గాని యుండవు. అందువలన బుద్ది (ప్రధానమైన 
యంతఃకరణమునకు సాక్తియు, దానిని నడిపించునట్టి లేక (చేరే పించునట్టి 
గురకవ్యక్తియు “ప్రత్యగాత్మయే అనంగా “జీవాత్మియే యగుచున్నది. అట్టి 
యే జీవాత్మ మనబుద్దులను నడపించుచున్నదో, అని ఇక్కడ యర్హము. 


24 శ్రీగాయత్రీ మంత్రార్ధము 


రెండవభాగమైన “తత్సవితుర్వరేణ్యం భరో దేవస్యిలో 'తత్‌'అను పద 
మీ 'జీవాత్మయే”, “పరమాత్మ లేక పరబహ్మ అని సూచించుచున్నది. 
ఎందుకంటే శ్రీమద్‌ భగవద్గీతలో “ఓం తత్‌, సత్‌” అను మూండు 
మాటలు ప్రత్యగాత్మయు, “స్వతః సిద్ధము అయిన పరబహ్మమునే సూచిం 
చునని చెప్పంబడినది. ఈ విధముగా నిక్కడ తత్‌” (తస్య) - అనంగా 
“నా జీవాత్మ రూపములో నున్న పరబ్రహ్మము యొక్క లేక పరమాత్మ 
యొక్క. అని యర్థము. “సవితుఃి - అనంగా 'సృష్టై స్థితి లయము 
లతో నొప్పుచుంగల్ప్సితము లై కలలుగా6 గనిపించు పర్వ ద్వెతవ్యాపారములకుC 
బుట్రినిల్లిన యీ (ప్రపంచమంతటికి సర్వమున కధిష్యానమైన రజ్ఞావు 
వలె అధిష్పానముగా నున్న సవితృ దేవతయొక్క లేక పరబ్రహ్మము 
యొక్క అని అర్ధము. “వరేణ్యం” = అనగా “నెల్లరకూ కావల సిన, 
మణీయు నంతులేక యెల్లప్పుడు ఒకే రూపములో సంపూర్ణముగా నుండెడి 
నిరతిశయానందరూపములో నున్న యని యర్హము. 'భరో (భర్గః) 
- అనగా” అవిద్యా, కామ్య, కర్మలనెడి అవిద్యా గ్రంథిని దహించివేయు 
సామర్థ్యముతో నొప్పుచున్న “కేవల చిత్స ప్రరూపము” అని అర్ధము. “దేవస్య” 
- అనంగా “సర్వమును ప్రకాశింపంజేయునట్టి అధిష్టానమైన ఏకైక సత్స్వ 
రూపమైన సవితృదేవత యొక్క లేక ప్రత్యగ్‌ బ్రహ్మయొక్క అని అర్థము. 
(- ఇక్కడొక సందేహము కలుగ వచ్చును - ఏకైక సత్స్యరూప మన్నారు 
గదా, “ఆ సత్స్వరూపమైన సవితృ దేవతయొక్క' అంటారేమిటి? ఏక 
సత్సరూపములో ద్వెత మెట్లు కల్పిస్తున్నారు? అన్నదే ఈ సందేహం. దీనికి 
సమాధానం ఏమంశే ఇక్కడ, “యొక్క” అను ప్రయోగమును 'జాపచారిక 
ప్రయోగ మంటారు - అంకే ఇది మాటవరుస కన్నదే గాని నిజముగాదని 
అర్థము. ఏలాగం కు “రాహువు యొక్క శిరస్సు” అన్నా మనుకోండి. 
రాహువంటేనే శిరస్సు కదా! అప్పుడు రాహువు యొక్క శిర స్సేమిటి? - 
అంటే ఇక్కడ మాటవరుసకు “రాహువు యొక్క శిరి స్పని అన్నాము గాని 
నిజముగా కాదన్నమాట. అలాగే మన దేవస్య” సత్స రూపమైన సవితృదేవత 
యొక్క అను ప్రయోగమని తెలిసి కొందుము గాక) ధీమహి? - అనంగా 
మన బుద్ధి మొదలగు నట్ట యంతఃకరణ వికారములను, చేష్టలను, (రే 


శ్రుగాయ్యతీ మంత్రారము 25 


పించుచు, దృశ్యములైన మన మనోవృత్తు లన్నిటికి సాక్షియు, నధిష్టానమ్హై, 
ఏకైక సచ్చిదానంద రూపములో నున్న మన (ప్రత్యక్‌ స్వరూపము లేక 
ప్రత్యగాత్మ లేక జీవాత్మ సర్వప్రపంచమునకు యధిష్టానమై, సదేకరసమై 
పరమానంద స్వరూపములో నున్న స్వయంజ్యోతియై, స్వప్రకాశ చిద్దనమై, 
సమస్తానర్థము లనెడి మంచుతెరలకు చండమార్హాండ స్వరూపమైన పర 
(బహ్మమేగాని లేక పరమాత్మయేగాని వేలుగాదని ధ్యానింతుము గాక 
(అనయా తెలిసికొందుము గాక) అని యర్థము. 


ఇంతవజకు సరళమైనభాషలో “శుద్రగాయత్రీ మంత్రమున కర్ణము 
చెప్పుకొంటిమి. ఇంక శాస్త్రీయమైన పద్ధతిలో సాం కేతిక శబ్రజాలముతో స 
“శుద్రగాయత్రీ మంత్రము యొక్క  అర్హము చెప్పంబడవలెనన్నచో- 
య రు 


“రజ్జు సర్ప న్యాయములో రజ్జువునకు, సర్పమునకు ఏ విధముగా 
బాధసామానాధికరణ్యము గలదో, మజీయు శుక్తికా రజత న్యాయములో 
శుక్తికకు, రజతమునకు, ఏ విధముగా నపవాద సామానాధికరణ్యము గలదో, 
అదేవిధముగా హిరణ్యగర్భునితో సహ సర్వప్రపంచమునకు వివర్తకారణమైన 
పరబహ్మమునకు అంతఃకరణ వృత్తులకు సాక్షియైన జీవాత్మకు, తాదాత్మ్య 
రూపమైన ఏకత్వము గలదని యీ విధముగా ప్రత్యగ్‌ బ్ర హ్మెక్యమును 
సూచించుచు, అట్టియే కైక సచ్చిదానంద స్వరూపమైన (ప్రత్యగ్‌ "బ్రహ్మయే 
ధ్యేయ విజ్జ్లేయ వస్తువని బోధించుట 'శుద్రగాయత్రీ మంత్రము యొక్క 
పరమార్ధమై యున్నది" అని చెప్పుక నవలెను. 

ఇంక 'సప్తవ్యాహృతులు అనంగా ఏడు వ్యాహృతులున్నవని చెప్పుకా 
న్నాము గదా - వాని యర్థము లే వన్నచో - 

9. క) భాష్యము క 

సప్త వ్యాహృతీనామ్‌ అయ మర్ధః - 'భూళి ఇతి సన్మాత్రముచ్యతే! 
“భువ” ఇతి సర్వం భావం ప్రకాశయతీతి వ్యుత్పత్త్యా చిద్రూపముచ్యతే! 
'సువర్‌' ఇతి సువియతే ఇతి వ్యుత్పత్త్యాసువః ఇతి, సుష్పు సర్వః (వియ 
మాణః సుఖస్వరూప ముచ్యతే! 'మహళి ఇతి మహీయతే పూజ్యతే ఇతి 


26 ఢ్రీగాయత్రీ మంత్రార్ధము 


వ్యుత్సత్త్యా సర్వాతి శయత్వముచ్యతే! జనః ఇతి జనయతీతి జన సకల 
కారణత్వముచ్యతే! “ఆపః ఇతి సర్వతేజో రూపత్వమ్‌, “సత్యమ్‌” ఇతి సర్వ 
బాధా రహితమ్‌ | 


ఏతదుక్తం భవతి - లోకే స్వరూపం తదోంకార వాచ్యం బహ్మెవ 
ఆత్మనః అస్య సచ్చిద్రూప స్వభావాదితి. అథ భూరాదయః సర్వే లోకాః 
ఓంకారవాచ్యాః (బహ్మోత్మకాః న తద్య్యతిరిక్తం కించి దస్తీతి వ్యహృతయః 
సర్వాత్మ క (బహ్మ బోధికాః | 


ఖ) వివరణము : 


“పాణాయామ గాయత్రీ మంత్రమూీలోర్మగ్రింద నీయంబడిన “ప్రణ 
వాది సప్రవ్యాహృతులు మొదట్లో యున్నవని మనము గమనించి యున్నాము 


(పణవాది సప్తవ్యాహృతులు - అనగా (పతివ్యాహృతియు నోంకార 
ముతో మొదలైనచో నట్లేర్పడిన యేడు వ్యాహృతులు. 


కిం భూః |! ఓం భువః ! ఓగ్‌ం సువః | 
ఒం మహః 1 ఓం జనః | ఓం తపః | 
జిగ్‌ం సత్యమ్‌ | 


పై సప్పవ్యాహృతులలో ప్రతి వ్యాహృతియొక్క అర్హము, మజీయు నీ 
వ్యాహృతు లోంకారముతో కలిసి యేల నుచ్చరింపంబడుచున్న వను విష 
యము ఇప్పుడు చెప్పబడు చున్నవి. భూః ఆనం6గా నది పరబహ్మముకం బట 
వేజుగాని ఆత్మయొక్క _ సత్‌స్వరూపమునకు మజీయొక పేరు. దీనినే 
మనము సాధారణముగా “సత్‌” అని అందుము. 


భువః - అనంగా పరబహ్మముకంకు వేణుగాని ఆత్మ యొక్క చిత్‌ 
స్వరూపము. దీనినే మనము సాధారణముగా “చిత్‌” అని అందుము. 


ుగాయతీ మంత్రార్ధము 27 


'సర్వవస్తువులను జ్ఞేయవస్తువులుగా ప్రకాశింపంజేయు చిత్‌ స్వరూపము” 
అని ఇక్కడ వ్యత్పుత్త్యర్థము. 


సువః (సువర్‌)' - అనంగా బాగుగా నెల్లరచేతను కోరయంబ 
డునట్టి (పరబహ్మముకంకు వేటుగాని ఆత్మయొక్క) నిరతిశయానంద 
స్వరూపము. దీనినే సాధారణముగా “ఆనందము” లేక సుఖము” 
అని పరబ్రహ్మముయొక్క స్వరూపమును 'సచ్చిదానందరూపిమని లేక 
'సచ్చిత్సుఖరూపిమని నిర్దేశించునపుడు చెప్పుదుము. “అందరిచే బాగుగా 
వరణీయమైన  ఆనందరూపిమని ఇక్కడ వ్యుత్స్పత్త్యర్ణము. 


“మహః - అనంగా పరబ్రహ్మము కంట వేజుగాని ఆత్మ యొక్క 
పరమపూజ్యమైన సర్వోత్కృష్టమైన స్వరూపమే అని తెలియవలెను. ఇక్కడ 
“పరమ పూజ్యమైన స్వరూపిమని వ్యుత్సత్త వరము. 


“జనః! - అనంగా పరబహ్మముకం టు వేటుగాని ఆత్మయొక్క వివర్త 
సర్వకారణ స్వరూపమని తెలియవలెను - అనంగా కల్పిత దృష్టిలో 
పరమేశ్వరుండుగా నంతర్యామిగా సర్వేరకత్వము, సర్వసృజనత్వము గలి 
గియున్న పరబహ్మము కంట "వేయుగాని ఆత్మయొక్క కారణస్వరూపమని 
యర్హము. 


తపః - అనంగా సర్వజ్ఞత్య్వముగల '౨త్‌' అనంగా జ్ఞానరూపములో 
నున్న పర్మబహ్మము కంటు వేయిగాని ఆత్మయొక్క తేడోరూపము. 
ఇక్కడ “తపస్స నంగా జ్ఞానమే యని శాస్త్రీయమైన యర్హము - “యస్య 
జ్ఞానమయం తపః అని ఉపనిషద్వాక్యము. 


“సత్యమ్‌” - అనంగా పరబహ్మము కంటు వేతుగాని ఆత్మయొక్క 
త్రికాలాబాధిత స్వరూపము - అంట భూతభవిష్యద్వర్త మానములను 
మూండు కాలములలో (గూడా నాశనముగాని, మార్పుగాని లేక యుండు 
నట్టు పరబహ్మముకం టి వేలుగాని ఆత్మయొక్క శాశ్వతస్వరూపము. ఈ 
విధముగా రి ప్యాహృతు లన్నియు బర(బ్రహ్మము కంటు వేటుగాని ఆత్మ 
యొక్క సచ్చిదానంద స్వరూపమునే సూచించుచున్నవి. దీనిని బటి మనము 

ఉం 


28 అుగాయతీ మంత్రార్ధము 


తెలిసికొనవల సిన దేమనంగా - “ప్రతివ్యాహృతికి మొదటంజెప్పంబడిన 
ఓంకారముచేత సూచింపంబడునది ఆత్మకంట వేజుగాని పరబహ్మమే కాని 
వేజుగాదు: అందుకే ఓంకారము తర్వాత చెప్పంబడిన ప్రతివ్యాహృతియు 
పరబ్రహ్మము కంటు వేజుగాని ఆత్మయొక్క సచ్చిదానంద స్వరూపమునే 
సూచించుచున్నవిగ అని తెలియవలెను. 

అయితే ఒక సందేహ మిక్కడ పాఠక మహాశయులకుంగలుగ వచ్చును. 
ఏవుంకే - “ఏమండి, మీరు వ్యాహృతుల కొక్కొక్క దానికీ ఒక్కొక్క 
అర్థము చెప్పారు, బాగానే ఉన్నది గాని, వ్యాహృతు లేడున్నూ ఏడు లోకాలను 
సూచించుట లేదా? మణి ఆ సంగతి మీ రెందుకు (ప్రస్తావనలోనికి 
తేకుండా ఉన్నారు?” అన్నదే ఈ సందేహం. 

దీనికి సమాధాన మేమంట్‌ - “నిజమే - మీరు చెప్పినట్టు పైనంజెప్పు 
కొన్న ఏడు వ్యాహృతులూ కూడా “భూలోకము , 'భువర్గోకము', 
'సువర్లోకము' లేక 'స్వర్శోకము' అనంగా స్వర్గలోకము - 'మహర్లోకముి, 
'జనోలోకము”, '“తపోలోకముి, 'సత్యలోకము' అనంబడు నూర్హ లోకము 
లేడింటికి పేర్లు. అయితే ఇక్కడ తెలిసికొనవలసిన దేవుంటే జౌ 
ఏడులోకాలూ కూడా ఒకే పరబహ్మముయొక్క అనంగా నాత్మకంకు 
వేజుగాని పరబ్రహ్మము యొక్క యేడు కల్ప్సితరూపాలు - యథార్ధదృష్టిలో 
లేక పారలెౌకిక దృష్టిలో అవి ఆత్మకంటు వేయుకాని పరబ్రహ్మమునకు 
భిన్నములు కావు. నిజానికి పరబహ్మముకంకు వేలు పదార్ధ మెక్కడా 
లేదు. ఈ సంగతే యీ యేడు వ్యహృతులకుయైన వివరించిన యేడర్హములూ 
బోధించుచున్నవి” - అని తెలియవలెను. 

“ఇంక “గాయత్రీశిరస్సు! అన్నారు కదా, దాని అర్థమేమిటి?” అని 
పాఠకమహాశయులు (ప్రశ్నింపందలంచినచో నా యర్ధ మిప్పుడు వివరింపంబ 
డుచున్నది. 


10. క) భాష్యము క 
గాయత్రీ శిరసః అపి అయమేవ అర్థః | - ఆపః ఇతి ఆప్నోతీతి 
వ్యుత్పత్త్యా వ్యపకత్వ ముచ్యతే | జ్యోతిః ఇతి ప్రకాశరూపత్వం (కాశ్‌-దీప్పా)! 


గాయత్రీ మంత్రార్ధము 29 
రసః ఇతి సర్వాతిశయత్వం |! అమృతమ్‌ ఇతి మరణాది సంసార 


నిర్ముక్తత్వం | సర్వవ్యాపి సర్వప్రకాశకత్వం సర్యోత్మష్ట నిత్యముక్తత్వం 
ఆత్మరూపం సచ్చిదానన్హాత్మకం యదోంకారవాచ్యం బ్రహ్మ తదహ మస్మీతి 
గాయత్రీ మన్తృస్య అర్హః. 


ఖ) వివరణము : 


మనము గాయత్రీ శిరస్సును గూర్చి యింతవణకూ జరిగిన వివరణ 
ములో బస్తావించుకొన్నాము. దాని నీ (క్రిందివిధముగా గుర్తింపవలెను. 

“గాయత్రీ శిరస్సు) - (అనంగా శ్రీ గాయత్రీ మహామంత్రము నందు 
చతుర్దపాదము). 


ఆపో జ్యోతీ రసోమృతం 


4 (a కీ అండి పళ్ల ఉట అల 
ఈ గాయత్రీ శిరస్సు) యొక్క ప్రతిపదార్హ మిప్పుడు చెప్పంబడుచున్నది. 


ఆపో (ఆపణ - అనంగా (పత్యగభిన్న పరబహ్మముయొక్క అంటు 
ఆత్మకంకే వేలుగాని పర్మబహ్మముయొక్క సర్వవ్యాపక స్వరూపము. 
ఇక్కడ 'నంతట వ్యాపించునది యని వ్యుత్సత్త్యర్ధము. 

“జ్యోతి? - అనంగా ప్రత్యగభిన్న పరబహ్మముయొక్క ప్రకాశస్వరూ 
పము. ఇక్కడ 'తేజోరూపముి' అని (పధానార్థము. 

రసి - అనగా (పత్యగభిన్న పరబహ్మముయొక్క సర్వాతిశయ 
రూపము - అంతే సర్యోత్క ఎప రూపమని యర్థము. 

“అమృతమ్‌” - అనంగా జననమరణములు, మొదలగు సంసారబంధ 
కారణములు లేని ప్రత్యగభిన్న పరబ్రహ్మము యొక్క నిత్యము క్రస్వరూపమని 
యరము. 

ర 

ఈ విధముగా. జూచుకొన్నచో - సర్వవ్యాపకత్వమూ, సర్వప్రకాశ 

కత్వమూ, పర్యోత్కష్ట నిత్యముక్త స్వరూపమూ, ప్రత్యగభిన్నత్వమూ, 


30 శ్రుగౌాయత్రీ మంత్రార్ధము 


సచ్చిదానందస్వరూపమూ, గలిగి “ప్రణవము” అనంగా నోంకారముచే చెప్పంబ 
డుచున్న పరబ్రహ్మమే సరసు జ్ఞానముతో నిదిధ్యాసనము చేయుకు లేక 
సూచనప్రాయముగా నట్లు తెలిసి యట్టి జ్ఞానము దృఢముగా తెలియంబడు 
టకు లేక కాలాంతర ముక్తి కొటికు నుపాసనాదులు నెఅపుకే శ్రీగాయత్రీ 
మహామం(తము యొక్క పరమరహస్యమూ, పరమ ప్రయోజనకర మైనట్రియూ 
అర్థమై యున్నది. 


ఇంక నుపసంహారముగా శ్రీ గాయత్రీ మహామంత్రము యొక్క ముఖ్య 
సందేశము మజల వివరముగా చెప్పంబడుచున్నది. ఇక్కడ నతిసూక్ష్మ 
విషయము చెప్పబడుచున్నది గాన “పునరావృత్తి! అన(6గా “చెప్పినదే మజల 
చెప్పుట దోషము గాదని మనవి. అంతేగాక నుషక్రమోపసంహార 
లింగలక్షణము గూడ నిట పునరావృత్తి నామోదించును. 


11. క) భాష్యము : 


గుహాశయే, (బ్రహ్మ హుతాశనే, అహంకర్తింద మంశాఖ్య హవిఃహుతం 
సత్‌ ! విలీయతే న ఇదమ్‌ అహం భవాన్‌ ఇతి ఏషః ప్రకారః తు 
అభిధీయతే అత్ర ॥ య దస్తి యద్భాతి తదాత్మ రూపం, న అన్యత్‌ 
తతః భాతి, న చ అన్యదస్తి ! స్వభావ సంవిత్‌ ప్రతిభాతి కేవలా, గ్రాహ్యం 
(గహీతా ఇతి మృషా ఎవ కల్పనా. 


ఖ) వివరణము : 


ఈ భాష్యము యొక్క వివరణము లన్నింటిలో మనము చెప్పుకొనిన 
యర్థములను బట్టి శ్రీ గాయత్రీ మహామంత్రము యొక్క ముఖ్య సందేశ 
మే మని తేలుచున్నదనంగా: 


న్‌ “జీవన్ముక్తి పరులకు” లేక “సద్యోముక్తి పరులకు సందేశము; 


tt శా ఇట్ట శో 

మన బుద్దిగుహలో దాంగిన ప్రత్యగభిన్న (బహ్మమనెడి యగ్నిలో 
“నహంకారము అనంగా నేను చేయుచున్నాను అను భావము) మజీయు 
'నిదం బుద్ది అనగా “నిది నాచేత చూడంబడు నున్నది లేక వినియోగింపం . 


ఢీగాయత్రీ మంత్రార్ధము 3 


బడుచున్నది అను భావము యనెడి రెంటిని హవిస్సులను చేసి (వేల్చినచో 
నట్టి యజ్ఞాగ్నిలోంబడి “నేను లేక నీవు) అను భావము “ఆత్మ? లేక 1బహ్మ' 
వస్తువులో విలీనమై 'నిత్యముక్తత్వము లేక జీవన్ముక్తి సంప్రాప్తమగును” 
= అని తెలియవలెను. 


2. *ఉపాసనాపరులకు లేక *“కాలాంతర క్రముముక్తి పరులకు” 
సందేశము 


“దూచెడివాండు, చూడంబడెడిది, లేక (గ్రహించువాండు, గ్రహింపంబ 
డునది, అను ద్వెతముగలిగి యున్న యీ దృశ్యప్రపంచము నేను గాదు, 
నే నేకైక దృక్‌ పదార్హమైన పరబ్రహ్మముకంటె వేటుగానని సూచనప్రా 
యముగాందెలిసికొని “అహం [గ్రహోపాసన; చేసినచో నయ్యది కాలాంతర 
(కమముక్తి సాధకమగును” - అని తెలియవలెను. 


3 సర్వులకు సామాన్య సందేశము : 


ముఖ్యముగా “ఆస్తి అనగా 'ఉండుటి అను గుణము, “భాతి 
అనంగా ప్రకాశించుట లేక జ్ఞేయవస్తువుగా నుండుట, అను గుణము కలిగి 
యీ ప్రపంచము భాసించుచున్నది. సాంకేతిక శబ్రములతోంజెప్పుకొన్నచో 
నీ రెండు గుణములను గలిపి 'సచ్చిదంశీ లని యందురు. సచ్చిదం 
శలతోంగూడినదే ప్రపంచము. నిజానికి “సత్‌” కూడా ఆత్మస్వరూపమే, 
“దత్‌ కూడా ఆత్మస్వరూపమే. అందుచేత నీ ప్రపంచమంతా సచ్చిదానంద 
స్వరూపమైన ప్రత్యగభిన్న పరబహ్మముకంట వేలు గాదు. వేలుగా 
కనిపిస్తే అది “భాన్తి” లేక “కల్పన లేక “కలీ మాత్రమే యగును. ఈ 
ప్రత్యగభిన్న పరబహ్మముకం'కు వేజైనపదార్హ మెక్కడను ప్రకాశించుటలేదు. 
అసలటువంటి పదార్థ మెక్కాడా కస్సించదు. అందుచేతనే కేవల చిత్త ప్‌రూ 
పమైన ఆత్మస్వరూప మీ విధముగాం గల్పిత ప్రపంచమందలి వ్యవహారమున 
“గహితా= గ్రహించువాండు” మజీయు “గహీతం= (గ్రహింపయిడునది” 
కేవలము అబద్ధములు, నిజములు కావు అని తెలిసికొనవలయును. 


tx ఎ 


